సేకరణ: కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/8- 134, 


https://madhirafamily.wordpress.com/ 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


శ్రీ సూర్యో వనిషత్తు - భాలార్థముతో - 


01. ఓం భద్రం కర్ణెభి (శుణుయామ దేవాః 
భద్రం పశ్యమాక్షభి ర్యజత్రాః। 
స్థిరై రంగై స్తుష్టువాగ్‌ం సస్తనూఖీః 
వ్యశేమ దేవహితం యదాయుః। 
స్వస్తి న ఇంద్రో వృద్ధశవాః 
స్వస్తి నః పూషా విశ్వవేదాః। 
స్వస్తి న స్తార్‌క్షో అరిష్టనేమిః। 
స్వస్తి న బృహస్పతి ర్హధాతు।। 
1 ఓం శాంతిః శాంతిః శాంతిః ॥| 


ఓ దేవతలారా! మా చెవులు శుభాన్నె వినుగాక! యజ్ఞకోవిదులైన మెము మా 
కళ్ళతో శుభాన్నే చూచెదముగాక! మీ స్తోత్రాలను గానం చేస్తూ మాకు నియమితమైన 
ఆయుష్మాలాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యంతో, బలంతో గడిపెదముగాక! శాస్త్రప్రసంశితుడైన 
ఇంద్రుడు, సర్వజ్ఞుడైన సూర్యుడు, ఆపదలనుండి రక్షించే గరుత్మంతుడు, మా బ్రహ్మ 
వర్చస్సును పాలించే బృహస్పతి మాకు శాస్త్రాధ్యయనంలో సత్యానుష్టానంలో 
అభ్యుదయాన్ని ఒసగెదరు గాక! 


1 ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ 


02. ఓం అథ సూర్యాథర్వాంగిరసం వ్యాఖ్యాస్యామః। 


ఓం! అథర్వణ వేదంలోని అంగిరసుల సూర్యోపనిషత్తు చెబుతాము. 


Kiron Type Institute 


. 03. బ్రహ్మా బుషిః, గాయత్రీ ఛందః, ఆదిత్యో దేవతా, 
: హంసస్పోహమగ్ని నారాయణ యుక్తం బీజం, 
హృల్లేఖా శక్తిః, వియదాది సర్గ సంయుక్తం కీలకం, 
చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్ణే వినియోగః। 


బ్రహ్మయే బుషి ఆదిత్యుడే దేవత, అగ్ని నారాయణులు భీజం, హృల్లేఖ శక్తి, 
సృష్టి యావత్తూ కీలకం, చతుర్విధ పురుషార్థాలు సాధించడానికి ఈ సాధన. 


04. షట్స్వరారూఢేన వీజేన షడంగం రకాంబుజ సంస్థితం, 
సవ్హాశ్వరథినం, హిరణ్య వర్ణం, చతుర్భుజం, 
పద్మద్వయా భయ వరద హస్తం, 
కాలచక్ర ప్రణితారం శ్రీ సూర్యనారాయణం 
య ఏవం వెద స వై బ్రాహ్మణః॥ 
ఆరు స్వరాల బీజం కారణంగా ఆరు ఆంశాలు కలవాడు, ఎర్ర తామర మీద 
ఉండేవాడు, ఏడు గుజ్టాల రథం కలవాడు, బంగారు రంగువాడు, నాలుగు భుజాల 


బాదు, రెరడు పద్మాలు, అభయ వరద ముద్రలు కలిగినవాడు, కాలచక్రాన్ని నడిపెవాడు 
అయిన శ్రీ సూర్యనారాయణుని తెలిసినవాడే (బ్రాహ్మణుడు. 


05. ఓం భూర్భువస్సువః 
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి 
ధియో యోనః ప్రచోదయాత్‌॥ 


Kiron Type Institute 


| రూపమైనది, సృజన కర్తయొక్క దివ్యమైన ఆరాధనీయమైన ఏ కాంతి ఉన్నదో, దానిని 


౩|| ధ్యానించుతాము. అది మా బుద్దులను ఉత్తేజ పజచును గాక! 


0 
60) 


| 


(ప్రణవరూపమైన నిరాకారమైన “ భూ భువః సువః” అనే మూడు క 


06. సూర్య ఆత్మా, జగత స్తస్థుషశ్చ, 
సూర్వాద్వై ఖల్విమాని భూతాని జాయన్తే, 
సూర్యాద్యజ్ఞః పర్దన్యోన్న మాత్మా॥ 
మారిపోయే ప్రపంచంయొక్క మార్పులేని తత్త్వానికి సూర్యుడే ఆత్మ. సూర్యుని 


నుండే ప్రాణులు జనిస్తారు. సూర్యుడి నుండి యజ్ఞము, ముర అన్నము, పురుషుడు 
జన్మిస్తాయి. 


07. నమస్తే ఆదిత్య, త్వమేవ ప్రత్యక్షం కర్మ కర్తాసి, 
త్వమెవ ప్రత్యక్షం (బ్రహ్మాసి, త్వమెవ ప్రత్యక్షం విష్ణు రసి, 
త్వమేవ ప్రత్యక్షం రుదొసి;, త్వమేవ ప్రత్యక్షం మృగసి, 


త్వమేవ ప్రత్యక్షం యజురసి, త్వమెవ ప్రత్యక్షం సామాసి, 
త్వమెవ ప్రత్యక్షం మథర్వాసి, త్వమెవ సర్వం ఛందోసి॥। 


ఓ ఆదిత్యుడా! నీకు నమస్మారం. నీవే ప్రత్యక్షంగా కర్మ చేసే కర్తవు. నీవె (బ్రహ్మవి, 
విష్ణువువు, రు(ద్రుడవు. న (ప్రత్యక్షంగా ఉన్న బుక్సామ యజురథర్వణ వేదాలవ. 
అన్ని వేద సూక్తాలు, ఛందస్సు నీవె! 


08. ఆదిత్యా ద్వాయు ర్దాయతే, ఆదిత్యా ద్భూమి ర్దాయతే, 
ఆదిత్యా దాపో జాయన్సై ఆదిత్యా జ్యోతి ర్లాయతే, 
ఆదిత్యా ద్యోమదిశో జాయన్సై, ఆదిత్యా ద్దేవాః జాయన్తే, 
ఆదిత్యా ద్వేదాః జాయన్తే॥। 


Kiron Type Institute 


3 ఆదిత్యుని నుండి వాయువు, భూమి, నీరు అన్నీ పుడతాయి. ఆదిత్యుని నుండి 
. వ్యోమం, దిక్కులూ పుడతాయి. ఆదిత్యుని వల్లనే దేవతలు పుడతారు. ఆదిత్యుని వల్లనే 


| వేదాలు పుడతాయి. 


09. ఆదిత్యో కో ఎప ఏతన్మండలం త తపతి 
అసా వాదిత్యో బ్రహ్మ 


(ప్రకాశించే, తపించి ఈ మండలం ఆదిత్యుడే. ఆదిత్యుడు (బ్రహ్మము! 


ఆదిత్యోంతః కరణమనోబుద్ది చితాహంకారాః, 
ఆదిత్యో వై వ్యానస్పమానోదానోపానః (ప్రాణః, 
ఆదిత్యో వె శ్రోత్రత్వక్చక్షూ రసన (ఘాణాః, 
ఆదిత్యో వై వాక్సాణి పాదపాయూపస్మాః, 
ఆదిత్యో వై శబ్దస్పర్భరూపరసగన్నాః, 
ఆదిత్యో వై వచనాదానాగమన విసర్హానన్లాః, 


ఆనందమయో, విజ్ఞానమయో, విజ్ఞానఘన ఆదిత్యః 


ఆదిత్యుడే అంతః కారణాలైన మనోబుద్దిచిత్తాహంకారాలు, ఆదిత్యుడే వ్యాన, 
సమాన, ఉదాన, అపాన, ప్రాణాలు. ఆదిత్యుడే శ్రోత్రత్వక్‌ రసనా ఘ్రాణాలు, ఆదిత్యుడే 
వాక్కు. వాణి వాదాలు, పాయూపస్టలు; ఆదిత్యుడే శబ్ద స్పర్శ రూప రస గంధాలు; 
ఆదిత్యుడే పలకడం, స్వీకరించడం, ఆవడ, విసర్జించడం, ఆనందించడం కూడాను. 
ఆనందమయుదై, విజ్ఞానమయుడైన, విజ్ఞాన ఘనస్వరూపుడు ఆదిత్యుడే. 


11. నమో మిత్రాయ భానవే 
మృత్యో ర్మా పాహి 
భ్రాజిష్టవే విశ్వ హేతవే నమః 


Kiron Type Institute 


న్డ్‌ మిత్రుడు, భానువు, భ్రాజిష్ణుడు, విశ్వహేతువు అన్నీ సూర్యుని నామాలే. అందరికీ 
ప|| సమానంగా వేడినీ, వెలుగునూ, శక్తినీ ఇస్తాడు కాబట్టి మిత్రుడు, అట్టి మిత్రునికి 
నమస్మారం! ప్రకాశ స్వరూపునికి నమస్మారం! మృత్యువు నుండి నన్ను రక్షించు. 
తేజోవంతునికి, విశ్వహేతువైనవానికి నమస్కారం. 


12. సూర్యాద్భవన్తి భూతాని, సూర్యేణ పాలితాని తు 
సూర్యే లయం ప్రాప్పువన్తి, య స్పూర్యస్ఫ్పోహ ఎంత స! 


సూర్యుని నుండి ప్రాణులు పుడతాయి. సూర్యుడి వలన ఫలింపబడతాయి. 
సూర్యునిలో లయించుతాయి. ఎవరు సూర్యుడో అతడే నేను. 


13. చక్షుర్నో దేవః సవితా 
చక్షుర్న ఉత పర్వతః 
చక్షు ర్థాతా ద ధాతు నః 


దివ్యమైన సూర్యుడే మానేత్రం. నేత్రదృష్టి మాకు పరిపూర్ణతను ఇస్తుంది. ఈశ్వరుడు 
మాకు దృష్టిని ప్రసాదించును గాక!. 


14. ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి 
తన్నః సూర్యః ప్రచోదయాత్‌! 


సహస్రకిరణుడైన ఆదిత్యునికోసం జ్ఞానార్జన చేస్తాము. ధ్యానిస్తాము. అట్టి సూర్యుడు 
మాకు ఉత్తేజాన్ని ఇచ్చును గాక! 


Kiron Type Institute 


15. సవితా పురస్తాత్‌ సవితా పశ్చాత్తాత్‌ 

| సవితోత్తరాత్తాత్‌ సవితాధరాతాత్‌ 
సవితా నః సువతు సర్వతాతిగిం 
సవితా నో రాసతాం దీర్హ మాయుః॥ 


వెనుక, ఎదురుగా, పైన, క్రిందా అంతటా సవితృడే. ఆ సవితృడే మాకు అంతటా 
పూర్ణత్వాన్ని ప్రసవించును గాక! మాకు సవితృడు దీర్షాయువును ప్రసాదించును గాక! 


16. ఓం మిత్యే కాక్షరం బ్రహ్మ ఘృణి రితి ద్వే అక్షరే 
సూర్య ఇత్యక్షరద్వయం, ఆదిత్య ఇది త్రీణ్యక్షరాణి 
ఏకస్యైవ సూర్య స్యాష్టాక్షరో మనుః॥ 


“ఓం” అనేది ఏకాక్షర బ్రహ్మము. “ఘృణి” అనేది రెండు అక్షరాలు. సూర్య 
అనెది రెండు అక్షరాలు. “ఆదిత్య” అనెది మూడు అక్షరాలు. “ ఓం ఘృణిః సూర్యః 
ఆదిత్యః ” అనేది ఏకమైన సూర్యుని అష్టాక్షరీ మంత్రం. 


17. యస్సదాహ రహ రపతి 
సభై బ్రాహ్మణో భవతి 
సభై బ్రాహ్మణో భవతి॥। 


ఈ మంత్రాన్ని ఎవరు సదా దిన దినమూ జపిస్తారో, అతడే బ్రాహ్మణుడవుతాడు. 
అతడే (బ్రాహ్మణుడవుతాడు. 


Kiron Type Institute 


J 18. సూర్వాభిముఖో జపా, మహావ్యాధి భయాత్‌ ప్రముచ్యతే 
| అలక్ష్మీర్నశ్వతి అభక్ష్య భక్షణాత్‌ పూతో భవతి, 
అగమ్యా గమనా త్పూతో భవతి, పతిత తసంభాషణాత్‌ 
పూతో భవతి, అసత్‌ సంభాషణాత్‌ పూతో భవతి॥ 
సూర్యునికి అభిముఖంగా నిలిచి జపించడం వల్ల మహావ్యాధి భయాన్నుండి 
విడివడుతాడు. దారిద్ర్యం నశిస్తుంది. తినకూడనిది తిన్న పాపం నుండి, పతితులతో 


కలిసి సంభాషించిన పాపం నుండి, అసత్య భాషణ పాపం నుండి విముక్తుడై 
పవి(త్రుడౌతాడు. 


19. మధ్యాహ్నే సూర్యాభిముఖః పఠేత్‌ 
సద్యోత్సన్న పంచ మహాపాతకాత్‌ ప్రముచ్యతే॥ 


మధ్యాహ్నం సూర్యాభిముఖుడై ఉపనిషత్‌ను పఠించాలి. ఉత్పన్నమైన పంచమహా 
పాతకాలనుండి వెంటనే విముక్తుడౌతాడు. 


20. సైషా సావిత్రీ విద్యా న కించిదపి 
న కస్మై చిత్సశంసయెత్‌॥ 


అదే సావిత్రీ విద్య. కొంచెం కూడా, దెనికోసమూ ఎవరినీ పొగడడం కాని, 
నిందించడం కాని చేయరాదు. 


21. య ఏతాం మహాభాగః ప్రాతః పఠతి స భాగ్యవాన్టాయతే। 
పశూన్‌ విన్దతి। వేదార్టం లభతే॥। 


Kiron Type Institute 


అదృష్టవంతుడు ఉదయమే. దినిని పఠిసాడో, అతడు భాగ్యవంతుడౌతాడు. 
పశుసంపద పొందుతాడు. వేదార్దాలను పొందుతాడు. 


22. త్రికాల మేతత్‌ జప్త్వా క్రతుశతఫల మవాప్నోతి 
హస్తాదిత్యే జపతి స మహా మృత్యుం తరతి 
స మహామృత్యుం తరతి 
య ఏవం వేద । ఇత్యుపనిషత్‌ || 
దనిని మూడు కాలాలలోనూ. జపించడం వల్ల నూరు యాగాల ఫలాన్ని 


పొందుతాడు. ఆదిత్యుడు హస్తలో ఉండగా జపించి నప్పుడు, అతడు మహా మృత్యువును 
దాటుతాడు. ఇలా ఎవరు తెలుసుకొంటారో! ఇలా ఉపనిషత్తు! 


23. ఓం భద్రం కర్ణెభి (శుణుయామ దేవాః 
భద్రం పశ్యమాక్షభి ర్యజత్రాః। 
స్థిరై రంగై స్సుష్టువాగ్‌ింసస్తనూభీః 
వ్యశేమ దేవహితం యదాయుః। 
స్వస్తి న ఇంద్రో వృద్ద శ్రవాః। 
స్వస్తి నః పూషా విశ్వవేదాః। 
స్వస్తి న స్తార్‌క్షో అరిష్టనేమిః। 
స్వస్తి స బృహస్పతి ర్ల్షధాతు॥ 
| ఓం శాంతిః శాంతిః శాంతిః ॥| 


Kiron Type Institute 


. ఓ దేవతలారా! మా చెవులు శుభాన్నే వినుగాక! యజ్ఞకోవిదులైన చ. వక్‌ 
న కళ్ళతో శుభాన్నే చూచెదము గాక! మీ సోత్రాలను గానం చేస్తూ మాకు నియమితమైన 
ఆయుష్మాలాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యంతో, బలంతో గడిపెదముగాక! శాస్త్ర 
(ప్రసంశితుడైన ఇంద్రుడు, సర్వజ్ఞుడైన సూర్యుడు, ఆపదలనుండి రక్షించే గరుత్మంతుడు, 
మా బ్రహ్మ వర్చస్సును పాలించే బృహస్పతి మాకు శాస్తాధ్యయనంలో, సత్యానుష్టానంలో 
అభ్యుదయాన్ని ఒసగెదరు గాక! 

॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ 


- - ఇతి శ్రీ సూర్యో పనిషత్తు సంపూర్ణమ్‌ - - 


Kiron Type Institute 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


